అథ ద్వాదశోధ్యాయః; 
(బ్రహ్మ జగతును సృష్పించుట 
వాయురువాచ | 


సరం చింతయుతస్తస్య తదా వై బుద్దిపూర్వకమ్‌ | పపధ్యానకాలే 
మోహస్తు [పప్రాదుర్బూతస్త్రమోమయః || 1 

తమోమోహూ మహామోహస్తామి(సశాాంధసంజ్ఞితః | అవిద్యా పంచమీ 
బైమా పాదుర్పూతా మహాత్మనః || 2 

పంచధా%వసితసురో ధాయతస్త్వభిమానినః | సర్వతస్తమసా%తీవ 
బీజకుంభవదావుృతః || 3 

బహిరంతశ్చాప్రకాశః స్తబ్దో నిస్సుంజ ఏవ చ | తస్మాతేషాం వృతా 
బుదిర్ముఖాని కరణాని చ || 4 


తస్మాతే సంవృతాత్మానో నగా ముఖ్యాః ప్రకీర్తితాః | తం 
దృష్టా%సాధకం [బహ్మా ప్రథమం సగ్గమీదృశమ్‌ || 5 


అప్రసన్నమనా భూత్వా ద్వితీయం సో%భ$మన్వత | 
తస్యాభిధ్యాయతన్సరం తిర్యక్‌ (పోతో% భ్యవర్తత || 6 

అంతః పకాశాస్తిర్యంచ ఆవృతాశ) బహిః పునః | పశ్వాత్మానస్తతో జాతా 
ఉత్పథ[గాహిణశ్ళతే || 7 


తమప్యసాధకం జ్ఞాత్వా సగ్గమన్యమమన్యత | తదొోర్ట్వ (సోతనో వృత్తో 
దేవసర్గస్తు సాత్త్విక; || 8 


తే సుఖప్రతిబహులా బహిరంతశ్చ నావృతాః | ప్రకాశా బహిరంతశ్చ 
స్వభావాదెవ సంజ్హితాః || 9 


తతో%భిధాయతోళవ్యకాదర్వాక్‌ ప్రోతస్తు సాధకః | మనుష్యునామా 
సంజాతస్సుర్లో దుఃఖసముత్కుటః || 10 


వాయువు ఇట్లు పలికెను - 


అపుడు (బహ్మ తన బుద్దిని ఉపయోగించి సృష్టని గురించి 
ఆలోచించుచుండగా, ఆ ధానసమయములో ఆయనయందు 
తమోగుణకార్యమగు మోహము ఉదృృువించాను (1). మహాత్ముడగు ఆ 
[బహ్మకు తమోమోహము (చీకటి వంటి మోహము), మహమోహము, 
తామి(సము (దట్టని చీకటి), అంధము (గుడితనము) మరియు 
అవిద్య (అజ్ఞానము) అనే అయిదు గతులు కలిగినవి (2). నేను 
కర్తను అనే అభిమానము కలిగి ధ్యానము చేయుచున్న ఆయనకు 
అయిదు రకముల సృష్టి గోచరించాను. ఆ ధ్యానములో ఆయన బుద్ది 
కుండలోని విత్తనము వలె అంతటా అతిశయించిన చీకటితో వ్యాప్తమై 
యుండెను (3). ఆయనకు బయట, లోపల చీకటితో, కదలిక 
మరియు జ్ఞానము లేని ప్రితి ఉండెను. కావుననే, ఆయన 
ముఖమునుండి వచ్చిన ఆ సృయందు బుద్ది, ముఖములు 
మరియు ఇందియములు కప్పివేయబడి యుండెను. ఈ విధముగా 
కప్పివేయబడిన బుద్ది గల ఆ సృష్టాయే పర్వతములు, చెట్లు అని 
చెప్పబడినది. మొట్టమొదటి సృష్టి ఈ విధముగా [ప్రయోజనకారి 
కాకవోవుటను గాంచి [బ్రహ్మ (4,5) వ్యాకులమైన మనన్సు గలవాడై 
రెండవ సారి ధ్యానమును చేసెను. ఈ విధముగా ఆయన 
ధ్యానించుచుండగా, పశుపక్ష్యాదుల స్పష్టి ప్రకటమయ్యును. 
పశుపక్ష్యాదులలో లోపల జ్ఞానము ఉన్ననూ, బాహ్యమునందు వాటి 
జ్ఞానము కపష్పివేయబడి యుండును. అని సన్మారమును ఎన్నుకొని 
పాటించే సామర్ధ్యము లేని పాణులు అయినవి (6,7). ఆ సృష్ట కూడ 
(ప్రయోజనకారి కాలేదని తలపోసి [బహ్మమరల సృష్టిని గురించి 
ధ్యానించెను. అపుడు సత్త్వగుణప్రధానమైన దేవతా సృష్ట జరిగినది. 
ఈ సృష్టికి ఊరు[పోతస్సు (ఊర్వ్వదిశలోని ప్రవాహము) అని పేరు 
(8). దేవతలయందు సుఖము, (పీతి అధికముగా నుండును. వారికి 
బయట గాని, లోపల గాని అజ్ఞానావరణము లేదు. వారికి బయట, 


లోపల కూడ (ప్రకాశము గలదు. వారు దైతన్యస్వరూపులు (9). 
తరువాత మరల |బహ్మ ధ్యానమును చేయగా, అవ్యకమునుండి 
అర్వాక్‌ (పోతస్సు (కిందికి  పవాహము) అనబడే పయాజనకరమగు 
మనుష్యులనబడే [పపాణుల సృష్టి జరిగినది. ఈ సృష్టి దుఃఖము 
అధికముగా గలది (10). 


(ప్రకాశా బహిరంతస్తే తమోదిక్తా రజో%ధికాః | 
పంచమోనుగహస్సురశృతుర్దా సంవ్యవస్థితః || 11 


విపర్యయేణ శక్తాచ తుష్ట్యా సిద్దా తథైవ చ | తేపరిగాహిణస్సుర్వే 
సంవిభాగరతాః పునః || 12 


ఖాదనాశ్చాప్యశీలాశు భూతాద్యాః పరికీర్తితాః | ప్రథమో మహతస్సుర్లో 
(బహ్మణః పరమేష్టినః || 13 


తన్నాతాణాం ద్వితీయస్తు భూతసర్గస్సు ఉచ్యతే | వైకారికస్తుతీయస్తు 
సర్గ ఐందియకస్సృఎతః || 14 


ఇత్యేష ప్రకృతేస్సరస్సంభూతో% బుదిపూర్వకః | 
ముఖ్యసరశ్చతుర్దస్తు ముఖ్యా వై సావరాస్స్మ్మృతాః || 15 


తిర్యక్‌ సోతస్తు యః ప్రోక్షస్తిర్వగ్యోనిస్స పంచమః | 
తదూర్దపోతసషక్లో దెవసర్గస్తు స స్మృతః || 16 


తతోజ ర్వాక్‌ [పోతసాం సరస్సప్తమస్సు తు మానుషః | 
అష్టమా%ను[గ్రహస్సరః కౌమారో నవమస్సుపతః || 17 


(పాకృతాశ్చ (తయః పూర్వే సనర్గాస్తోబుదిపూర్వకాః | బుదిపూర్వం 
(ప్రవర్తంతే ముఖ్యాద్యాః పంచవైకృతాః || 18 


అ|గ ససర్తవై [బబహ్మా మానసానాత్మనస్సుమాన్‌ | సనందం సనకం దైవ 
విద్వాంసం చ సనాతనమ్‌ || 19 


బుభుం సనత్కుమారం చ పూర్వమేవ ప్రజాపతిః | సర్వే తే యోగినో 
జేయా వీతరాగా విమత్సురాః || 20 


రజస్తమోగుణముల ఆధిక్కము గల మనుష్యులు లోపల, బయట 
కూడ (ప్రకాశము గల వారు. ఈ అయిదవ సృష్టికి అనుగహసరము 
అని పేరు. విపర$యము (ఆహారము పె నుండి క్రిందకు 
పవహించుట), శకి, తుష్టి, సిది అను నాలుగు రూపములలో ఈ 
సృష్టి చక్కని వ్యవస్ధను కలిగియున్నది. ఆ మానవులందరు ఇతరుల 
నుండిదేనినైననూ అపేక్షించని వారె, తమవద్ద గల సంపదను 
నలుగురికి పంచుటయందు ప్రీతిని కలిగియుండిరి (11,12). 
మానవులలో కొందరు శీలమునారుంగక తిండియందు మాతమే 
(కీతిని కలిగియున్ననూ, మానవులు [ప్రాణులలో అ(గేసరులుగా 
పరిగణింపబడు చున్నారు. సర్వజగత్కర్తయగు [బబహ్మయుక్క సృష్టిలో 
మొదటిది మహత్తత్త్వము (13). సూక్షపంచభూతముల సృష్టి 
రెండవది. దానికే భూతసగ్గము అని పేరు. మూడవది వైకారిక 
(అహంకారముయొక్క) సృష్టి దినికే ఐందియక (ఇందియముల) 
సర్గము అని పెరు (14). ఇంతవరకు [(ఏకృతినుండి 
బుదిసంబంధము లేకుండగా జరిగిన సృష్టి. నాభవది ముఖ్యసగ్గము. 
ముఖ్యములనగా చెట్టుచేమలు (15). తిర్యక్‌ (సోతసు అనగా 
పశుపక్ష్యాదుల సృ్నా. ఇది అయిదవ సరము. ఊర్ద్వ వోతస్సు అనగా 
దేవతల సృష్ట. ఇది ఆరవది (16). తరువాతెది అర్వాక్‌ (పోతనుు. 
అనగా మనుష్యుల.సుల్టు ఇది ఏడవది, ఎనిమిదవది 
అనుగహసర్గము. తొమ్మిదవది కౌమారసరము (17). మొదటి మూడు 
సగ్గములు [ఏకృతినుండి ఉదృవించినవి. వాటికి బుదిసంబంధము 
లేదు. ముఖ్యసరముతో మొదలయ్యే అయిదు వికారసరములు 
బుదిపూర్వుకముగా చేయబడినవి (18). పజాపతియగు _బహ్మ 
మొట్టమొదటనే తనతో సమానమైన మానసపుతులను సనందుడు, 
సనకుడు, విద్వాంసుదడగు సనాతనుడు, బుభుడు, సనత్కుమారుడు 
అనువారిని సృష్టించెను. వీరందరు యోగలు, విరాగులు మరియు 
మాత్సర్యము లేనివారు అని తెలియదగును (19,20). 


ఈశ్వరాసక్తమనసో న చక్రుసృుష్టయే మతిమ్‌ | తేషు సృష్ట్యునపేక్షేషు 
గతేషు సనకాదిషు || 21 


(సష్టుకామః పునర్‌రృహ్మా తతాప పరమం తపః | తసైశష్యవం 
తవ్యమానస్య న కించితృమవర్తత || 22 


తతో దీర్తేణ కాలేన దుఃఖాత్‌ర్కోధో వ్యజాయత | కోధావిష్టస్య 
నే తాభ్యాం పాపతన్నశుబిందవః || 23 


తత స్తేభ్యోజశుబిందుభ్యో భూతాః (పేతాస్తదాభవన్‌ | 
సర్వాంన్తానశుజాన్‌ దృజా$ బహ్మాత్మానమనిందత || 24 


తస్య తీవా జభవన్నూర్చా కోధామర్తసముదువా | మూర్చితన్తు జహౌ 
(పాణాన్‌ |కోధావిష్ణః ప్రజాపతిః || 25 


తతః పాణ శ్వరో రుదో భగవాన్నీలలోహితః | ప్రసాదమతులం 
కర్తుం |ప్రాదురాసీత్‌ర్పభోరుుఖాత్‌ || 26 


దశధా చైకధా చై స్వాత్మానం ప్రభురీశ్వరః | తే తేనోకా మహాత్మానో 
దశధా దైకధా కృతాః || 27 


యూయం సృష్టా మయా వత్సా లోకానుగహకారణాత్‌ | 
తస్మాత్సుర్వస్య లోకస్య సాపనాయ హితాయ చ || 28 


పజాసంతాన హేతోశ) పయతధ్వమతం[దితాః | ఏవముక్తాశ్చ 
రురుదుర్లుదువశు సమంతతః || 29 


రోదనాత్‌ [దావణాచ్చవ తే రుద్రా నామతస్స్యృతాః | యే రుదాస్తే 
ఖలు (ప్రాణా యే ప్రాణాస్తై మహాత్మకాః || 30 


వారు ఈశ్వరునియందు లగ్నమైన మనస్సు గలవారై సృషయందు 
శద్రను చూపకుండిరి. ఈ విధముగా సృష్టయందు ఉత్సాహము లేని 
ఆ సనకాదులు వెళ్ళగానే (21). బహ్మ మరల సృష్టిని చేయగోరి గొప్ప 
తపస్సును చేసెను. ఈ విధముగా ఆయన తపస్సును చేసిననూ, 


పయాజనమేమియు లేకుండెను (22). ఈ విధముగా చాల కాలము 
గడచిన తరువాత ఆయనకు దుఃఖము, దానినుండి కోపము 
కలిగినవి. కోపముతో ఆవేశమును పొందిన బహ్మయుక్క 
కన్నులనుండి నీటి బొట్టులు జారి పడెను (23). అపుడా 
నీటిబొటనుండి భూత పేతములు పుటినవి. కన్నీటి బిందువులనుండి 
పుట్టిన వాటినన్నింటినీ చూచి బహ్మ తనను తాను నిందించుకొనాను 
(24). ఆయనకు కోపము, అసహనము కలిగి వాటి వలన తీవమగు 
మూర్చ కలిగెను. ఆయన కోపముయొక్క ఆవేశములో మూరిలి 
పాణములను విడిచెను (25). అపుడు పాణములకు ప్రభువు, 
కంఠమునందు నీలవరము ఇతర।తా ఎరని రంగు గల రుద 
భగవానుడు సాటిలేని అనుగ్రహమును చేయగోరి బహ్మప్రభుని 
ముఖమునుండి ఆవిరృవించెను (26). ఆ శనివపభుడు తనను 
పదకొండు రూపములుగా విభజించుకొనాను. ఈ విధముగా 
పదకొండుగా చేయబడిన మహాత్ములగు ఆ మూర్తులనుద్దోశించి 
ఆయన ఇట్లు పలికెను (27). ఓ కుమారులారా! నేను మిమ్ములను 
లోకముల అనుగహము కొరకై సృష్టించితిని. కావు, సకలలోకముల 
సతి మరియు హితముల కొరకు (28), ప్రజల స్పుష్టై కొరకు 
సోమరితనము లేనివారై యత్నించుడు. ఈ విధముగా ఆయన 
పలుకగా, వారు అంతటా పరుగులు తీస్తూ ఏడ్పిరి (29). ఏడుస్తూ 
పరుగులెత్తుట వలన వారికి రుదులు అను పరు కలిగాను. 
[పాణులలోని ప్రాణములు మహాత్ములగు ఆ రుదులే (30). 


తతో మృతన్య దేవస్య |బహ్మణః పరమేషినః | ఘృణీ దదౌ పునః 
[పాణాన్‌ (బహ్మపుతో మహేశ్వరః || 31 


పహృష్టవదనో రుదః పాణ పత్యాగమాది5భోః | అభ్యభాషత విశ్వేశో 
(బహ్మాణం పరమం వచః || 32 


మా ఖఇెర్మా భర్మహాభాగ విరించే జగతాం గురో | మయాతే |పాణితాః 
పాణాసుఖముత్తెష సువత || 33 


స్వప్నానుభూతమివ తచ్‌ర్సుత్వా వాక్యం మనోహరమ్‌ | హరం నిరీక్ష్య 
శనకైర్నేళైః పుల్లాంబుజప్రఖః || 34 


తథా ప్రత్యాగతపప్రాణః స్నిగగంభీరయా గిరా | ఉవాచ వచనం |బహ్మా 
తముద్దిశ్య కృతాంజలిః || 35 


త్వం హి దర్శనమ్మాతేణ చానందయసి మే మనః | కో భవాన్‌ 
విశ్వమూర్త్యా వా సిత ఏకాదశాత్మకః || 36 


తస్య తద్వచనం [శుత్వా వ్యాజహార మహేశ్వరః | స్వ్ప్రుశన్‌ కరాభ్యాం 
(బబహ్మాణం సుసుఖాభ్యాం సురేశ్వరః || 37 


మాం విది పరమాత్మానం తవ పుుతత్వమాగతమ్‌ | ఏతే చైకాదశ 
రుదాస్తాాం సురక్షితుమాగతాః || 38 


తస్మాత్తివామిమాం మూర్చాం విధాయ మదనుగహాత్‌ | (పబుద్దన్వ 
యధథాపూర్వం ప్రజా వై (సష్టుమర్తసి || 39 


ఏవం భగవతా పోక్సో ([బహ్మా ప్రీతమనా హ్యభూత్‌ | నామాష్టకేన 
విశ్వాత్మా తుష్టావ పరమేశ్వరమ్‌ || 40 


సర్వజగత్కర్రయగు |బహ్మదేవుడు ఈ విధముగా మరణించగా, 
బహ్మయొక్క పుతుడగు మహేశ్వరుడు దయ గలవాడై మరల 
పాణములను ఇచ్చాను (31). అపుడు [బహ్మదెవుని ప్రాణములు 
తిరిగి రాగా, జగత్‌ర్పుభువగు రుదుడు ఆనందముతో నిండిన 
ముఖము గలవాడై (బహ్మను ఉద్దెశించి శేషమగు వచనమును 
పలికెను (32). ఓ మహాత్మా! భయపడకుము. భయ పడకుము. ఓ 
జగత్కర్తా! బబహ్మా! నేను నీ ప్రాణములను ఉజ్జీవింప జేసితిని. ఓ గొప్ప 
వతము గలవాడా! సుఖముగా లెమ్ము (33). తెరిగి వచ్చిన 
పాణముల గల బహ్మ స్వప్నములో అనుభవింపబడినట్లు ఉన్న ఆ 
మనోహరమగు వచనమును విని, వికసించిన పద్మముల |పకాశమును 
కలిగియున్న కన్నులతో మెల్లగా శివుని పరికించి చూచి, చేతులను 
జోడించి, ఆ శివుని ఉద్దెశించి సేమతో నిండినది మరియు 


గంభీరమైనది అగు వాక్కుతో నిట్లు పలికెను (34,35). నీవు కేవలము 
దర్శనము చేతన నా మనస్సునకు ఆనందమును 
కలిగించుచున్నావు. పదకొండు రూపములలో జగత్తును వ్యాపించి 
జగదూపములోనున్న నీవు ఎవరు? (36) ఆ బహ్మయొక్క ఆ 
మాటను విని దెవదెవుడగు మహేశ్వరుడ ఆయనను గొప్ప సుఖమును 
కలిగించే తన రెండు చేతులతో స్పృశిస్తూ ఇట్లు పలికెను (37). నేను 
నీ పుుతుని రూపములో వచ్చియున్న పరమేశ్వరుడనని తాలియుము. 
ఈ పదకొండు రుదులు నిన్ను సంరక్షించుటకు వచ్చియున్నారు 
(38). కావున, నా అనుగహముచే తీవ్రమగు ఈ మూర్సను పారదోలి 
తెలివిని తెచ్చుకొని పూర్వమునందు వలెనే ప్రజలను సృష్టించ 
తగుదువు (39). భగవానుడు ఇట్లు పలుకగా, జగత్స్వురూపుడగు 
[బహ్మ సంతోషముతో నిండిన మనస్సు గలవాడై, పరమేశ్వరుని 
ఎనిమిది నామములతో ఇట్లు స్తుతించెను (40). 


[బహూూవాచ | 


నమస్తే భగవన్‌ రుద భాస్కరామితతేజసే | నమో భవాయ దేవాయ 
రసాయాంబుమయాత్మనే | 


శర్వాయ క్షి తిపాయ నందిసురభ*#*యే నమః || 41 


ఈశాయ వనవే తుభ్యం నమస్సురమయాత్మనె | పశూనాం పతయే 
చైవ పావకాయాతెతేజసే | 


భీమాయ వ్యోమరూపాయ శబమాతాయ తే నమః || 42 


ఉగాయాగస్వరూపాయ యజమానాత్మనే నమః | మహాదేవాయ 
సోమయ నమోస్త్వ్వమృతమూర్తయే || 43 


ఏవం స్తుత్వా మహేదేవం (బహ్మా లోకపితామహః | [పప్రారయామాస 
విశ్వేశం గిరా పణతెపూర్వయా || 44 


భగవన్‌ భూతభ* *వే3శ మమ పుత్ర మహేశ్వర | సృష్టి 
హేతోస్త్వ్వుముత)న్నో మమాంగేనంగనాశనః || 45 


తస్మాన్మహతి కారే$%స్మిన్‌ వ్యాపృతస్వ జగత్‌ర్పుభో | సహాయం కురు 
సర్వత (సష్టుమర్తసి సుపజాః || 46 


తేనైవం (పార్డితో దేవో రుదస్తిపురమర్గనః | బాఢమితే్యవ తాం వాణీం 
ప్రతిజగహ శంకరః || 47 


తతస్సు భగవాన్‌ బహ్మా హృష్టం తమభినంద్య చ | (సష్టుం 
తేనాభ్యనుజాతస్తథధాన్యాశ్చాసుజత్‌ర్పుజాః || 48 


మరీచిభృగ్వంగిరసః పులస్తం పులహం క్రతుమ్‌ | దక్షమ।తిం 
వసిష్టం చ నో%ోసృజన్మనసైవ చ | 


పురస్తాదసృజద్‌ర్పుహ్మా ధర్మం సంకల్పమే వ చ || 49 


ఇతేతే [బహ్మణః పుత్రా ద్వాదశాదా ప్రకీర్తితాః | సహ రుదోణ 
సంభూతాః పురాణా గృహమేధినః || 50 


(బహ్మ ఇట్లు పలికెను - 


హే భగవన్‌! అనంతతేజస్సు గల సూర్యుని స్వరూపములోనున్న నీకు 
నమస్కారము. సత్తా (ఉనికి) స్వరూపుడు, నీరు అనే రూపములో 
రసస్వరూపుడు అగు శివునకు నమస్కారము. సంహారకాలములో 
హింసకుడు, భూమి రూపములో నున్నవాడు అగు రుదునకు, 
నందీశ్వరునకు, కామధేనువునకు నమస్కారము (41). ఈశ్వరుడవు, 
వసువుల రూపములో నున్నవాడవు, స్పర్శ్గస్వరూపుడవు అగు నీకు 
నమస్కారము. జీవులకు ప్రభువు, గొప్పు తేజస్సు గల 
అగ్నిస్వరూపుడు, భయంకరుడు, ఆకాశరూపములో నున్నవాడు, 
శబ్దతన్నాతస్వరూపుడు అగునీకు నమస్కారము (42). 
సంహారకాలములో భయంకరమగు రూపమును దాలే ఉగుడు, 
నోమయాగమును చేయు యజమానుని రూపములో నున్నవాడు. 


జగన్మాతతో కూడియున్నవాడు, అమృతస్వరూపుడు అగు 
మహాదేవునకు నమస్కారము (43). లోకములకు పితామహుడు అగు 
(బహ్మ విశ్వేశ్వరుడగు మహాదేవుని ఈ విధముగా స్తుతించి, 
నమస్కారపూర్వుకమగు వాక్కుతో ఇటు [ప్రార్దించెను (44). ఓ భగవాన్‌! 
భూతభవిష్యద్వర్తమానములకు ప్రభువైన వాడా! నా పుత్రుడా! 
మహేశ్వరా! మన్మథుని సంహరించిన నీవు సృష్టి కొరకై నా 
దేహమునుండి ఉదృవించినావు (45). ఓ జగతర్పభూ! ఈ గొప్ప 
కార్యములో నిమగ్నుడనై యున్ననాకు అన్ని కాలములలో 
సహకరించుము. నీవు చక్కని సంతానమును కనవలెను (46). 
తెపురాసురసంహారకుడు, మంగళకరుడు అగు రుదుడు ఆ [బబహ్మచే 
ఈ విధముగా |పార్గించబడినవాడై, అటులనే యగుగాక! అని పలికి ఆ 
'పార్తనను స్వీకరించాను (47). తరువాత ఆ బహ్మభగవానుడు 
సంతోషించియున్న ఆ రుదుని అభినందించి, సృష్టిని చేయుటకు 
ఆయన అనుమతిని పొంది, ఇతరులగు పృ్వతులను సృష్టంచెను 
(48). [బహ్మముందుగా మరీచి, భృగువు, అంగిరసుడు, పులస్త్యుడు, 
పులహుడు, క్రతువు, దక్షుడు, అటి, వసిష్టుడు, ధర్ముడు, 
సంకల్పుడు అనువారిని మనస్సు చేతనే సృష్టించెను (49). ఈ 
విధముగా బహ్మకు సృష్టాదియందు రుదునితో కలిపి సనాతనులు, 
గృహస్తులు అగు ఈ పన్నెండు మంది పతులు కలిగిరని 
కీర్తించబడినది (50). 


తేషాం ద్వాదశ వంశాస్సుర్లివాా దేవగణాన్వితాః | పజావంతః 
కియావంతో మహర్షిభిరలంకృతాః || 51 


అధ దేవాసురపితూన్‌ మనుష్యాంశృ చతుష్టయమ్‌ | సహ రుదేణ 
సిస్ఫృక్షరంభ+శ+శస్యేతాని వై విధిః || 52 


స సృష్ట్యురం సమాధాయ [బహ్మాత్మానమయూయుజత్‌ | 
ముఖాదజనయద్దోేవాన్‌ పిత్రూంశ్రెవోపపక్షతః || 53 


జఘనాదసురాన్‌ సర్వాన్‌ ప్రజనాదపి మానుషాన్‌ | అవస్కరే 
క్రుధావిష్టా రాక్షసాస్తస్య జజ్ఞిరే || 54 


పుతాస్తమోరజః పాయా బలినస్తే నిశాచరాః | సర్పా యక్షాస్తథా భూతా 
గంధర్వాస్సంప్రజజ్తిరే || 55 


వయాంసి వక్షతస్సృష్టాః పక్షిణో వక్షసో%సృజత్‌ | ముఖతో%జాంస్తథా 
పార్య్వాదురగాంశ వినిర్మమే || 56 


పద్భ్యాం చాశ్వాన్‌ సమాతంగాన్‌ శరభాన్‌ గవయాన్‌ మృగాన | 
ఉ|జానశతరాంశెవ న్యంకూనన్యాంశృ జాతయః || 57 


బెషధ్యః ఫలమూలాని రోమభ్యస్తస్య జజ్జిరే | గాయ।తీం చ బుచం 
చెవ (తెవృతాామ రథంతరమ్‌ || 58 


అగ్నికోమంచ యజ్ఞానాం నిర్మమే పథమాన్ముఖాత్‌ | యజూంషి 
తెషుభం ఛందః న్తోమం పంచదశం తథా || 59 


బృహత్సామ తధోక్ట్యం చ పకిమాదసృజన్ముఖాత్‌ | సామాని 
జగతిఛందఃస్తోమం సప్తదశం తథా || 60 


వెరూప్యమతెరా[తం చ పశిమాదసృజన్ముఖాత్‌ | 
ఏకవింశమథర్వాణమాప్తోర్యామాణమేవ చ || 61 


అనుష్టుభం సవైరాజముత్తరాదసృజన్నుఖాత్‌ | ఉచాావచాని భూతాని 
గాతేభ్యస్తస్య జజ్ఞిరే || 62 


వారు దేవగణములతో కూడినవి, సంతానము గలవి, వైదికకర్మలు 
గలవి, మహర్తులచె అలంకరింపబడినవి అగు పన్నెండు 
దివ్యవంశములకు మూలపురుషులు అగుదురు (51). తరువాత 
బహ్మ రుదునితో కలిసి పళయసముదమునందు దేవతలు, 
రాక్షసులు, పితరులు మరియు మనుష్యులు అనే నాలుగు 
సముదాయములను సృష్టించగోరెను (52). ఆ బహ్మ మనస్సును 
ఏకాగము చేసి సృష్టి కొరకైతన దేహమును తాను వినియాగములోనికి 
తెచ్చును. ఆయన తన ముఖమునుండి దేవతలను, 
పార్యమునునుండి పితరులను, పొత్తికడుపు భాగము నుండి 


అసురులను, జననెందియమునుండి మనుష్యులను సృష్టించాను. 
అయనయొొక్క విసరనే్యదియమునందు ఆకలితో అలమటించే 
రాక్షసులు జన్మించిరి (53,54). రజస్త్రమోగుణములు ప్రధానముగా 
గలవారు, బలవంతులు అగు రాక్షసులు, నాగులు, యక్షులు, 
భూతములు మరియు గంధర్వులు ఆయనకు పృతులి జన్మించిరి 
(55). ఆయన ప్రక్కలనుండి కాకులను, వక్షఃసులమునుండి 
పక్షులను, ముఖమునుండి మేకలను, పారములనుండి పాములను 
సృష్టించెను (56). పాదములనుండి గురములను, ఏనుగులను, 
శరభమృగములను, గవయమృగములను, లేళను, ఒంజెలను, 
గాడిదలను, దుప్పి అనే జంతువులను మరియు ఇతరజాతులను 
సృష్టించెను (57). పంట మొక్కలు, పళ్లు, దుంపలు ఆయన 
రోమములనుండి జన్మించినవి. తూర్పు ముఖమునుండి ఆయన 
గాయ(తిచ్చందస్సును, బుగ్వేదమును, (|తివృత్‌ మరియు 
రథంతరము అనే సామలను, యజ్ఞములలో ప్రముఖమగు 
అగ్నిషోమమును నిర్మించాను. యజుర్వేదమును, (తెష్టుప్‌ 
ఛందస్సును, పంచదశన్తోమము (స్తోతరూపమగు 
మంతసముదాయము) ను, బృహత్‌ అనే సామను మరియు ఉక్షము 
(న్తోతరూపమగు మంతము) ను ఆయన దక్షిణ ముఖమునుండి 
సృష్టించెను. వైరూప్యము మొదలగు సామలను, జగతీఛందసును, 
సప్రదశన్తోమమును, మరియు అతెరా!తమనె క్రతువును ఆయన 
పగిమముఖమునుండి సృష్టంచెను. ఎకవింశన్తోమమును, 
అధర్వవేదమును, ఆప్తోర్యామమనేె [కతువును, అనుష్టుప్‌ 
ఛందస్సును మరియు వైరాజసామను ఆయన ఉత్తరముఖమునుండి 
సృష్టించెను. చిన్న పెద [పపాణులు ఆయన అవయవములనుండి 
పుటినవి (58-62). 


యక్షాః పిశాచా గంధర్వాస్తథ్రావాప్సరసాం గణాః | నరకిన్నరరక్షాంసి 
వయఃపశుమృగోరగాః || 63 


అవ్యయం చైవ యదిదం స్థాణు సావరజంగమమ్‌ | తేషాం వై యాని 
కర్మాణి [పాక్‌సష్టాని ప్రపెదిరే || 64 


తాన్యేవ తే ప్రపద్యంతే సృజ్యమానాః పునః పునః | హిం[సాహింగే 
మృదు[కూరే ధర్మాధర్మావుృతానతే || 65 


తద్బావితాః ప్రపద్యంతే తస్మాత్తత్తస్య రోచతే | మహాభూతేషు 
నానాత్వమిం(దియార్డేషు ముక్తిషు || 66 


వినియోగం చ భూతానాం ధాతెవ వ్యదధాత్సుయము | నామ రూపం 
చ భూతానాం |పాకృతానాం ప్రపంచనమ్‌ || 67 


వేదశ*#*బెభ; ఏవాదౌ నిర్మమే %సౌ పితామహః | ఆర్హాణీ చైవ 
నామాని యాశ్చ వేదేషు వృత్తయః || 68 


శర్వర్యంతే ప్రసూతానాం తాన్యోవైభ్యో దదావజః | 
యథర్తావృతులింగాని నానారూపాణి పర్యయ || 69 


దృశ్యంతే తాని తాన్యేవ తథా భావా యుగాదిష | ఇత్యేష 
కరణోద్బూతో లోకసరస్స్వృయంభువః || 70 


మహదాద్యో విశేషాంతో వికారః |పకృతేస్సుయమ్‌ | 
చందనసూర్యపప్రభాజువ్లో[గహనక్షత్రమండదితః || 71 


నదీభిశ్వ సము।దైశ్ప పర్వతెశ] స మండితః | పురైశ్ప వివిధై 
రమ్వైస్సేతైర్తనపదైన్తథా || 72 


తస్మిన్‌ బహ్మవనేవ్యకో బహ్మాచరతి సర్వవిత్‌ | అవ్యక్తబీజప్రభవ 
ఈశ్వరాన్నుగహే ప్రితః || 73 


యక్షులు, పిశాచములు, గంధర్వులు, అప్సరసల గణములు, 
నరులు, కిన్నరులు, రాక్షసులు, పక్షులు, పశువులు, 
వన్యమృగములు, సర్పములు (63), వినాశములేని పదార్ధములు, 
జడములు, కదిలే ప్రాణులు మరియు కదలని [ప్రాణులు 
జన్మించినవి. ఆయా (|పాణులు ఈ సృష్టికి ముందు ఏయే కర్మలను 
చేసియున్నదో, వాటికి తగిన జన్మలను మాత్రమే మరల మరల అవి 
పొందుచున్నవి. ధర్మ-అధర్మములు, సత్య-అసత్యములు అను 


పూర్వుసంస్కారములను బట్టి హింసను చేయునవి, హింసను 
చేయనివి, మృదుస్వభావము గలవి, క్రూరస్వభావము గలవి అగు 
('పాణులు ఆయా దేహములను పాందుచున్నవి. (ప్రాణులకు ఆయా 
పూర్వుజన్మసంస్కారములను బట్టి ఆయా కర్మలు 
పీతికరములగుచుండును. మహాభూతములయందు, 
ఇందియభోగములయందు, మరియు మోక్షములయందు 
అనేకత్వమును ఆ పజాపతియ స్వయముగా నిర్మించెను. ఆ 
పితామహుడు సృజ్ఞాదియందు (ప్రకృతివికారములగు 
పంచభూతములకు నామరూపముల వ్యాకరణమును అనగా 
విస్తారమును వేదశబములను ఆధారముగా చేసుకొని మాత్రమే 
చేసెను. పుట్టుక లేని ఆ బహ ప్రళయము పుర్తి కాగానే, జన్మించిన 
జీవులకు వేదములయందు బోధింపబడియున్న బుషల 
నామములను, వారి జీవనవ్యాపారములను అందజేసెను. 
పతిసంవత)రములో ఒక బుతువ తిరిగి వచ్చునాటికి 
అనేకవిధముల బుతుధర్మములు సమానముగా తిరిగి 
పఏకటమగుచుండును. యుగములు, కల్పములు మొదలగు వాటిలో 
పాణుల పరిగితి కూడా అటులనే యుండును. ఈ విధముగా 
[బహ్మయొక్క అవయవములనుండి లోకములు స్యష్టించబడినవి 
(64-70). మహత్తుతో మొదలిడి పరమాణువిశేషము వరకు గల 
వికారములు స్వయముగా [పకృతెనుండి పకటమైనవి. 
చం[దసూరుల కాంతులతో ప్రకాశించునది, గహములతో మరియు, 
నక్షతములతో అలంకరింపబడినది (71), నదులతో 
సముదములతో పర్వతములతో నొప్పారునది, వివిధములగు 
సుందరనగరములతో మరియు సుందరమగు పలెసీమలతో 
కళకళలాడునది అగు (72) బహవనము (పరంబహ్మయ 
అధిషానముగా గల జగత్తు) నందు సర్వజ్ఞాడు, మాయాశక్తి అనే 
బీజమునుండి నుండి పుటినవాడు, ఈశ్వరుని అనుగహమునందు 
సిరముగా నున్నవాడు అగు హిరణ్యగర్పుడు కంటికి కానరాకుండగా 
సంచరించుచున్నాడు (73). 


బుదిస్కంధమహాశాఖ ఇం[దియాంతరకోటరః | మహాభూత(పప్రమాణశ్చ 
విశేషామలపల్లవః || 74 


ధర్మాధర్మసుపుష్పాఢ్యసు)ఖదుఃఖఫలోదయః | 
ఆబీవ్యసృర్వభూతానాం [బహ్మవృక్షసృనాతనః || 75 


దాం మూర్దానం తస్య వి|ిపా వదంతి ఖం వై నాభిం చందనూర్యా 
చనె[తే | 


దిశః శోతే చరణా చక్షితిం చ సో%చింత్యాత్మా సర్వభూతప్రణ తా 
|| 76 


వ[క్తాత్తస్య (బాహ్మణాస్పం[పసూతాస్తద్వక్షసః క్ష(తియాః పూర్వభాగాత్‌ | 


వైశ్యా ఊరుభ్యాం తస్య పదాం చ శూదాసరేే వర్ణా 
గాాతతస్సుంప్రసూతాః || 77 


ఇతి గ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే 
జగత్సృష్టి వర్ణనం నామ దాాదశో%ధాయః (12). 


బుదియే మొదలు మరియు పెద్ద కొమ్మలుగా గలది, 
ఇంద్రియగోళకములే తొరలుగా గలది, మహాభూతములే నిడివిగా 
గలది, పరమాణువిశేషములే స్వచుమగు చిగుళుగా గలది (74), 
ధర్మ-అధర్మములనే అందమైన పువ్వులతో ఒప్పారునది, 
సుఖదుఃఖములనే పళను కాయునది, ప్రవాహరూపములో 
నిత్యమైనది అగు (బహ్మ అనే చెట్టు (జగ్యదూపముగా ప్రకటమైన 
పరంబహ్మము ను సర్వపాణులు ఆశయించి యున్నవి (75). 
ఊహింప శక్యము కాని స్వరూపము గలవాడు, సర్మ్శపాణులను 
సృష్టించినవాడు అగు ఆ హిరణ్యగర్భునకు స్వరలోకము శిరన్సు 
అనియు, ఆకాశము నాభీ యనియు, సూర్యచందులు 
నెతములనియు, దిక్కులు చెవులనియు, పాదములు భూమి 
అనియు పండితులు వర్టించుచున్నారు (76). ఆయన 
శరీరముయొక్క పె భాగములో నోటినుండి (బాహ్మణులు, 


వక్షఃసలమునుండి క్షతెయులు, తడలనుండి వైశ్యులు, 
పాదములనుండి శూదులు, ఈ విధముగా అన్ని వర్షములు వారు 
ఆయన దేహమునుండియే పుట్టినారు (77). 


వీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు 
పూర్వభాగములో జగత్సృష్టిని వర్ణించే పన్నెండవ అధ్యాయము 
ముగిసినది (12). 


